Registered No. M-4484. 


వాల్యుం II. | 


1942 వ సం॥ అక్టోబరు నెల 9 న తేది శుక్రవారం 


[నె 40 ర, 


రసా సమాన విద్వంసక ఫిరంగులు. 


«fe 
oye 


రష్యా నౌకాదళమునకు చెం 
దిన సైనికులు _ వినూనాలను 
కొస్తే ఫిరంగులను సిద్దం చేస్తు 
న్నారు. నాల్లు బారల్సుగల బరు 
వైన మర ఫిరంగి, 


® ef 


పని ఉన్నవారు పోరాదు. 


పోదలచినవారికి 


ప్ర భుత్వంవారి ఏర్పాటులు. 


ఇసనిక అవిసరాలకు అడ్ల్డుతగలగాదు. 


శత్రువుల యుద్ధ నౌకలున్ను సేనలతోకూడిన 
యితర నొకలున్ను గత ఏప్రిలుమాసంలో బంగాళా 
వాతంటోకి వచ్చుసరికి మదరాసు (ప్రభుత్వంవారు 
న్కు (ప్రజలును అతి త్వరగా నిర్ణయించుకోవలసి 
వచ్చెను. అప్పటికి సిద్ధంగా నుండకపోవృట 

సహజం కనుక, ఉభయులు వేరువేరుగ తలంచిరి, 

ఆ (ప్రకారం జరిగిన పనులు అందరికి సంతృప్తి 
కరంగా లేకుండెను. 

ఇప్పటి కది జరిగి ఆరు మాసాలు గడిచింది ; 
వక్షాలు వచ్చిపోయినాయి 3 జపానువారు యింకా 
బర్మాలోను అండమానులలో నున్నారు కనుక, 
ఇదివరకు చికాకు కలిగించిన (ప్రమాదం తిరిగి 
వస్తుందేమోనని ప్రజ లనుకోడం భావ్యం, వస్తే 
ఎదుర్కోడానికి యీ మధ్యకాలంలో ఏమిచేసేరు 
అసి ఆశ్చర్యపోతారు. 

చాలపని జరిగిందన్నదే ఆ ప్రశ్నకు సరిమైన 
జబాబు, శృతువు నేలపై దిగి దాడిచేయుట 
గాసి గాధివాటుగా విమానడాడిగాసి జరువక 


పోవచ్చును ; కాని జరుపడానికి అవకాళం లేక 
పోలేదు. కనుక ఒకవేళ శత్రుడాడే జరిగితే 
చేయవలసిన వనులగూర్చి, సివిలు, మిలిటరీ, 
నేషనలువారు ఫ్రంటు ఆధికారులందరు కలసి ఆలో 
చించి తగు విధానం నిర్ష్ణయించియున్నారని (పజ 
లకు చెప్పవచ్చును. 

ఇప్పడు రెండు ముఖ్య. విషయాలు నస్‌ 
చాలి. ఒకటి (ప్రజల కట్టుదాటు, రెండోది 'సైసిక 
సమర్థత. _ రెండోది మొదటిదాన్నిమై ఎక్కువగ 
ఆధారపడింది. ననులున్నవారు సారిపోకూడదు. 
ఎక్కడున్న వారు ఆక్కడే ఉండండి, అని 
జాతీయ యుద్రరంగంవారు యూ రాష్ట్రంలో 
కొంతకాలంనుండి ప్రచారం చేస్తున్నారు. కావున 
మదరాసు వాసులు అట్లు చేయాలని యీ వ్యాసం 
ద్వారా (ప్రోత్సాహించడం సమంజసంగానుండును. 
గత ఏ(ప్రిలులో అనుకోకుండా, సదుపాయాలు 
చూసుకోకుండా నగరం విడిచి నిరుపయోగంగా 
పారిపోయి కష్టనష్టాలకు పాలయినవా రెందఠో 


2 యుద్ద 


సంచిక ' [9-అక్టోబరు 


గలరు. కనుక నిలచి ఉండండి అనే (ప్రబోధం 
అందరు అనుసరింపదగ్గదే. 

అధికారులు చెప్పంది అనాలోచితంగా పారి 
పోవడంవలన మామూలు జీవితానికి ఎన్నో ప్రతి 
బంధకా లేర్పడతాయి ఆ ఫ్యాక్టరీలు నిలచిపోతాయి, 
సన్లయిలు అందవు, యుద్ధయంత్రం నిరోధింస 
బడుతుంది ; సంఘానికి సామాన్యంగా ఉపయోగ 
పడు (ప్రతివాడును తన పని వీడరాదు. చాల 
పిన్నవయస్కులు, అతివృద్దులు, ఆడవారి వెంట 
పోక తప్పని సరిగ నుండువారు, తమ పనులను 
మానుకొని పోవచ్చును. పనులు సౌకర్యాలు 
ఉండి, దుకాణాలు తెరచియుండి, బేరాలు సోగు 
తూవున్నచోట, ఎ.ఆర్‌ పి. రక్షణ, వైద్యసహో 
యం, పోలీసు కాపలాలు ఉన్నచోటనే ఎక్కువ 
భద్రంగా నుండగలమని ('ప్రతివానియొక్క_ స్వార్థ 
చింతయే చెప్పగలదు. ఇండ్లు లేక, రక్షణ లేక 
తెలియని రైల్వే స్టేషనులలో ఆకలిగొన్న పోర 
ధులవలెను, లేడా (క్రొ త్తవారితో నిండిన మారు 
మూల గ్రామాలలోను నివశించుటకం జను, రక్షణ 
లున్నచోటనే ఉండుట మంచిది. పురజనులు ఉన్న 
చోటనే ఉంటే, అందరి వ్యాపారాలు యధేచ్చగ 
జరుగగలవు. 

ెసెనిక "సమర్థత 

ఇంకో ముఖ్యవిషయం - సైనిక సమర్థత - 
ఎంతగలదో అందరికి తెలియకపోవచ్చును * గాని, 
అది చాల ముఖ్యమయినది. మన రక్షణకు 
లేదా శత్రునిర్మూలనకు ఎంతే మనకు ఆయొథ 
సైనికళ క్రియున్నదో అందు కొంత్రైన యా 
మదరాసు వాసులకు చూపబడినది, మదరాసుకి 
చేరువలో పెద్ద సెన్యముగలదు. ఆ సైన్యం 
సమర్థతో పనీచేయాలంజే నృేచ్చగ పీహరించు 
టకు ఎంత జాగా కౌవాలో, నిర్నిరోధమగు 
మార్గాలు ఎన్ని యుండాలో సామాన్యులకు' తెలి 
యదు. రైళ్ల, రోడ్డు, వంతెనలు, 'జలిగ్రాములు 
మున్నగు రాధారులన్నింటిని _ వాడుటకు 'సైన్యా 
నికే మొదటిహక్కు ఉండితీరాలి, దాని కడ్డుండ 
రాదనుట సిద్ధాంత మే, ఈ (తోవలలో ఫీవిలు 
(ప్రజలు నిండి అడ్డునిలచుట్లను వారు . సహింపరు. 
సైనికులు యుద్దరంగాలకు వడిగా పోవడానికి 
ఫీలులేకుండా త్రోవలో జట్కాలు, వద్దుబండ్లు, 
సామానుబండ్లు గుంపులుగనుండ ఏటులేదు. తమ 
ఆయుధబలంతో శత్రువును ' ఎట్లు" ఎదుర్కొని 
ఓడించడం అన్నదొక్క_పే నెనికు లాసమయ 
మున ఆలోచింసవలసిన విషయం, జపానువారు 


'దనుకోండి. 


రాకపోయినా, వారు వస్తారని ఎంచియే యీసైని 
కులు తయారుగ నుండాలి, కావున ఏ సివలు 
(ప్రజలను రక్షించుటకు యీ సెనికులు యిక్కడికి 
వచ్చేరో ఆ సివిలు ప్రజల మామూలు సౌకర్యాలను 
సైనికుల సౌకర్యాల తరువాత చూడవలసిన వేగాని, 
ముందు కాదు. అందుకనే సెనికాధికారులు 
గూడ “ ఉన్నచోటనే ఉండండి ” యను ప్రబోధ 
మును మనస్ఫూ్రిగ బలపరస్తున్నారు. 

ఇది సరియైన సలహోయేనా ? ప్రమాదం వస్తె 
సివిలు ప్రజల సౌకర్యాలకు, సైనికుల సౌకర్యా 
లకు అడ్డులేకుండా మదరాసు (ప్రజలు స్థిర 
చి _త్తంతో నుండగలరా ? అన్న సందేహాలుండ 
వచ్చును. అట్లు సండేహించువారు రెండు 
విమానదాడులు జరిగి (ప్రజలకు ఖీతాహం కలిగిం 
ఒకేసారి అకస్మాతుగా ఎక్కున 
మంది వృద్దులు, స్త్రీలు, బిడ్డలు పారిపోదలచి 
రనుకుందోత్‌ “ఉపుతూ: ప్రభుత్వంవారు ఏమి 
చేసేరని. బాహాటంగా అడిగేవారుంటారు. గత 
సారీ ఏప్రిలులో శత్రువు బంగాళాఫాతంలోకి రాక 
పూర్వం రెండు నెలల క్రిందటనే తాత్కాలికంగా 
నుండదగ్గ పెద్ద నివాసములను చాల (ప్రభుత్వం 
వారు కట్టిరన్న విషయం పలువురు మరచిపోయిరి. 
అందు ఆహారపదార్థములు, నీరు, _వైద్య,ఆరోగ్య 
సౌక్ర ర్యముల్న. బీనగూర్చబడెను. మదరాసు 
నుండి నడిస్తే 24 గంటలలోగా చేరగల్లినంత 


దూరంలో ' ఆట చోట్ల - “సాలలు కట్టియంచిరి. 


అందులో $160,000 మందికి ఒక వారంవరకు 
సరీపోవు బియ్యం, కూరలు, నీరు అపుడుంచ 
బడెను. అటుతరువాత అవి వున్నచోటులు 
ఆశ్రయమిచ్చు కొలము మార్చబడినను, అప్పటికి 
యిప్పటి ఆరు'నెలలు గడిచింది కనుక, అపర 
కన్న యిపుడు (ప్రజలను పంపివేయుటకు *ఎవా 
క్యుయేషను J ఏర్పాటులు ఎక్కు వేగాని తక్కువ 
గావని ఎంచవచ్చును. 
ఇప్పటి" వ ర్పాటులు. 
పడమటకు పోవు దారిలో పిరీకిగ పారిపోవు 
బాటసారులు ప్రతి 20'మైళ్లవద్ద విశ్రాంతి గెకొను 
టకు తగు ఏర్పాటులు చేయబడినవి, (ఆరో 
ద్దేదో మున్ముందు వ్యవధియుండగానే ప్రకటించ 
బడును.) కాని "అట్లా" -పోయేనారికి 3 రై_చ్లండవు : 
అన్ని బండ్లు అత్యవసరమగు రవానాలకు మిలి 
టరీహారికి ప్రత్యేకించబడును.' మిలిటరీవారి మార్గా 
నికి అడ్డురాని (త్రోవలోనే పోదలచిన ప్రజలు 
పోవాలి" ఆంశేకాక సామాను చాల కొద్దిగా 


1942] 


తు విమర్శ. 
టు 


ఇండియాలోని సైన్యాలు దేశరక్షణ చేనుకునే 
విధానం స్థితినుండి శ్‌ (శ్రువుపై 
దాడిచేసే స్థితికి మారుటను 
గూర్చి భారత సర్వ సేనాధిపతి 
చెప్పిన విషయం గత వారం 
యుద్ధ సంచికలో (ప్రకటించబడింది. క్లుప్తంగా 
తెలుపుటయందు, జాగ క్తగ భావిసూచన చేయుట 


ఇండియా రశ 
ణపద్దతినుండి చాడి 
చేసే స్థితికి మారుట 


పట్టుకోవాలి.  ఏమంపే ఒక్క. 'రోడుమీద 
కొంచెం దూరంవరకే చక్రాల బండ్లను పోని 
స్తారు, ఆఅదిదాటి ఎటువంటి బండిని ఫోనివ్వరు. 
త్వరగా ఏడారినుండేనా తొలగిపోగల మోటారు 
లను మాత్రం పోనిస్తారు. నడవదలచిన వారు 
చాలదూరం నడవాలసియుండును. ఏమన ప్రభు 
త్వ రతణశాలలలో ఒక్క. రాత్రికన్న ఎక్కువ 


వుండుటకు వీలుండదు. చాల కష్టంగానుండదూ on 


అవును నిజమే. .పోక తప్పనిసరి వచ్చినపుడు 
ఎపుడు ఎట్టు పోవాలో, (ప్రజలకు చెప్పదలచిన 
ప్రభుత్వం, అనవసరంగా ముందుగ పోయేవారికి 
ఎక్కు_వ సౌకర్యములు చేయజాలదు. 
సంగ్రహంగా చెప్పాలంటే : (1) ప్రమాదం 
రానేరాదు. వచ్చిందంపే మిత్రులకు సంఘానికి 


తన కచేరికి పనికివచ్చు (ప్రతివాడు ఉన్నచోట 
నుండుట తనకు, (ప్రభుత్వంవారికీ, నెన్యానికి 
గూడ శ్రేయస్కరము, (2) వదంతులు 


భయము (ప్రబలి ప్పిరికివారు వెడలిపోధలచినచో 
వారికి తగు ఏర్పాటులు (ప్రభుత్వంవారు చేసేరు. 
(8) అతి ఘోరం సంభవించి యీ పురాతన 
నగరమగు మదరాసు విడచి పోవలసివసే 
(దేముని ధర్మాన అంతవని జరుగనే జరుగదు) 
అందుకుగూడ తగు యేర్పాటులు (ప్రభుత్వంవారు 
చేసిరి. (4 ఈ యుద్ధ సమయంలో యీ యేర్పా 
టులస్నీగూడ ముందు సైన్యం అవసరాలు గమ 
నించి జరుపవలసిన వే, ప్రజలు తెలివిగ ప్రవ ర్తి స్తే, 
ప్రజారక్షణకొరకు జరిగిన ఏర్పాటులకు సైన్యం 
అడ్డుతగల్డు, కాని సైనికచర్యలు చేయవలసినపుడు 
వారి నియమాలన్ని సామాన్య (ప్రజలుకూడా 
తప్పకుండ అనుసరించాలి. సీపాయిలే ఆతి కరి 
నంగా వాటిని అమలు జరిపెదరు. మనమంతా. 
యీ నగరంతో రాష్ట్రంలో నున్నవారమంతా 
యుద్ధంలో నున్నాము, ఈ యుద్ధం (ప్రజలందరికి 
సంణంధించిన యుద్ధమనుటకు యిదో నిదర్శనం, 
14 


యందు, ఆకశళ్మి కంగా చర్య గైకొనుటయందు 
సేర్గ్లన్న వావెలుగారు, బర్మా పె దాడిచేయుటకు 
ఇండియా సిద్ధంగా నుండాలన్నారు. అయినను, 
బర్మానుండి ఇండియా'పైకి జపాను సేనలు దాడి 
చేసే అవకాళం లేకపోలేదు. కాని ఇండియా 
నుండి బర్మాపెకి మిత్రమండలి సేనలు దాడి 
చేయటకు యిపుడు స్తూర్తిగ అవకాశం గలదన 
వచ్చును. ఆరు నెలల్టకించట వావెలు సేనాని 
మలయాలో జరిగిన పొరబాటులన్ని బాహాటంగా 
ఒప్పుకొని, యింకా ఎక్కువ నష్టాలు కలుగ 
వచ్చునని చెప్పినా తన క _క్రియందు (ప్రజలకు 
విశ్వాసం వృద్ధిఅయ్యేటశ్లే మాట్లాడేరు. బర్మాను 
తిరిగి ఆక్రమించుటగూర్చి విశ్వాసపూర్వకంగా 
పలకడం, అందుకు తాను కొంతకాలంనుండి 
తగు ప్రయత్నం చేయుచున్నా నని చెప్పడంబట్టి 
చూస్తే త్వరలో ఏదో పెద్దఎత్తు వేస్తున్నారను 
టకు ఎట్టి సందేహంలేదు. వెండలు విల్కీ_ గారు 
గత ఆదివారం చుంగ్‌కింగు నగరంలో ఏషియా 
(ప్రాంతాలందు పెద్ద పురోగమనడాడి జరుగుట 
రెండో యుద్ధరంగం వంటిదేయని అన్నపుడు, 
వావెలుగారు చెప్పిన యీ దాడినే ఉద్దేశించియుం 
దురు. ఇండియాలో మిత్రమండలి _సెన్యాలును 
విమాన దళాలును వృద్ధిచేయబడుచున్నాయి. 
బర్మానుండి జపానువారిని తరి మేయాలి, స్వతంత్ర 
చీనాకు దిగ్బంధం తొలగించాలి. అప్పుడుగాని 
మార్గలు చియంగుకాయి సేకుగారి సేనలు జపా 
నుకి దాని దక్షిణ సామ్రాజ్య దేశాలకు మధ్య 
బల్లెపు పోటువఠతె నుండజాలవు, 
నా ణి * 
జపాను దాడిని నిరోధించుటకై చీనా అద్భు 
తంగా ఐదు సంవత్సరముల 
ఇస నుండి పోరాడుచున్నది, బహ 
డదు. నిధికొరకై లండనులో జరి 
గిన సభయందు చీనా (ప్రతి 
నిధిగా లండనులోనున్న రాయబారి డా॥ 'వెలింగు 
టను కూగారు, చీనా యుద్ధంగూర్చి వినరంగా 
తెలిపి, చీనా ధర్మంకొరకు పోరాడుచున్నందున్నే 
యిపుడు స్వాతంత్ర పియులందరు చీనాకు 
సహాయం చేయుచున్నారనియు, చీనా నిరోధ 
చిపుడు (ప్రజా (ప్రతినిధి ప్రభుత్వాలకు నిరంకుళ 
బర్బరులకు జరుగుచున్న యుద్ధంగా మారిపోవుట 
సంతసింప దగియున్నదనియు చెప్పిరి చీనా 


యుద్ద సంచిక 
ధి 


[0-అక్షోబరు 


యుద్ధంలో ఒక ముఖ్యమయిన పద్ధతి భూదగ్ధ 
విధానం. రష్యాకూడ యీ విధానమునే జ 
(ప్రదంగా కొనసాగించెను. దీనిగూర్చి యిపుడు 
ఇండియాలో వాదోపవాదములు జరుగుచున్నవి ; 
అక్ష రాజ్యాలు దీనిగూర్చి అసత్యాలు (ప్రచారం 
చేయుచున్నవి. ఈ పద్ధతి ఇండియాకు అను 
కూలించదు. భూదగ్ధ “నిధానమంటే, సైనిక 
ప్రయోజనంగల వంకేనలు, రైల్వేలు, మందు 
గుండు కర్మాగారములే కాక, పంటలు పొలాలు, 
ఇండ్లు [గ్రామాలుకూడ తగల పెట్టి ప్రజలు పారి 
పోవుట.  చీనావారు (ప్రజలు తండోపతండాలుగ 
ఒక్క వూపుని పడమటి చీనాకు యిస్లే పారి 
పోయిరి, శత్రువుకి సైనిక సౌకరాళ్థలు యిన్వక 
ఫోవుటకును, భూదగ్గ విధానమునకు వ్యత్యాసం 
ఉంది. సైటు కౌన్సీలులో సెస్టంబరు 26 వ 
తేదిన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పుచు జనరలు 
హాల్టిలీగారు భూదగ్ధ విధానానికి బదులు, శత్రువుకి 
సహోయకారిగనుండు వస్తువులన్నీ నాశనంచేసి 
హానికి సదుపాయాలు లేకుండా చేసే పద్ధతి 
అనుసరింపబడుననిరి, సివిలు (ప్రజలు బతికి 
యుండుటకు, అవసరమగు వస్తువులు నాశనం 
చేయుటకును, శత్రువుకి సహాయకారిగా నుండేవి 
నాశనం చేయుటకును వ్యత్యాసం ఉంది. 


% ఖః % 
ఇండియాలో నగరాలపై బాంబులువేసి నాళ 
నం చేస్తున్నారని అక్షరాజ్యాలు 
ఇండీంయా లో 


( చేస్తున్న 'ప్రచారాన్నిగూడ జన 
eens wes రలు హోర్టిలీగారు ఖండించిరి, 
గులు. తిరుగుబాటు చేసిన జనసమూ 

హములను ఆగస్టు 9 వ 
శేదిన విమానాలనుండి మరఫిరంగులు సేల్చి 
చెదరగొట్టితిమని వారు చెప్పిరి. బవీహారులో 
బెంగాలులో నొల్లు చోట్లను ఒక దేశీయ సంస్థా 
నమునందు యిట్లు చేయబడినది. ప్రతిచోట నేరం 
నిరోధించుట'కేగాని శిక్షించుటకు యీపని జరుగలే 
దు, ఒకవిమానం అల్లరిమూక నె_త్సిపె ఎగిరి మర 
ఫిరంగులను గురిచూచి, సరిగా అల్లరిచేయుచున్న 
వారిని మాత్రమే గుండ్లతో (ప్రేల్చుటకు వీలుంది. 
అన్ని సారులును ఫిరంగులు, యుక్తాయుక్త విచ 
తణతో (పేల్చబడిన వేగాని గ్రుడెధ్దు చేనులో 
పడ్డట్టు జరుగలేదు. (ప్రజల గుంపును చదర 
గోట్టుటకు విమానాలనుండి బాంబులు వేయ వీలు 
లేదు. వేసినదో చాలమందికి గాయమగును. 
జనుల గుంప్పక్తు హానికట్లించనిది, బాంబులు వేయ 


వీలులేదు. కనుక (ప్రజలు నివశించు [ప్రాంతా 
లలో బాంబులువే స్తే చూసుకోకుండా పడేయాలి, 
గురిలేకుండా బాంబులు వేసే సద్దతి అక రాజ్యా 
లది విమానాల _పైనుంచి మరఫిరంగ్యులను గుం 
పులపె (పేల్ళ్బట “మిత్రమండలి పద్ధతి, ఆక్ర 
మించిన యూరోపు దేశాలలో ప్రజలను డైవు 
బొంబరులతోను, టాంకులతోను అణచియుంచుదు 
నని జర్మను విదేశాంగ మంత్రి రిబెనుట్రాఫ్‌గా 
రనియుండిరి. దీనితో ఫోల్చిచూచిన ఇండి 
యాలో అనుసరించిన పద్ధతి నేరం నిరోధించ 
డానికి విచక్షణతో చేసిన పనిగాని, నిర్లక్ష్యంగా 
హింసించుటకాదు. అనగా అల్లరి అణచుటకు 
ఎంత బలం ఉపయోగించాలో ఆంతే ఉపయో 
గించబడిం దన్ననూట, 
* ణి %* 

జపాను తరువాత ఏమిచేయనుంది ? దూర 
(ప్రాచ్యంలో జరుగుచున్న దాని 
బట్టి, యిపుడు జపాను, ఆస్టే 
లియాలోని మిత్రమండలి శిబి 
రాలకు అమెరికానుండి సరకులు రాకుండా రాధా 
రులు అడ్డుటకు సర్వవిధముల (ప్రయత్నించు 
చున్నదని తెలియగలదు. నైరుతి పశిఫికు సము 
ద్రమునందు జపాను సేనలు 'కేంద్రీకరించబడు 
చున్నాయి; సోలమను దీవులందు తిరిగి ప్రవే 
శింస అనేకసారులు (ప్రయత్నించుచున్నారు ; 
మార్చుబీ రేవుపై తరుచు దాడి చేయుచున్నారు. 
ఇవన్నీగూడ జపాను ఉద్దేశాలను స్పష్టపరచు 
చున్నవి. తమ "సేనలు “ఆక్రమించిన ప్రదే 
శాన్ని నిలబెట్టుకోవడమే వారి ముభ్యోద్దేశంగా 
నుంది. ఇండో-చీనానుండి ఇండియా-బర్మా సరి 
హద్దులనరకున్ను, ఫిలిసై ను దీవులనుండి న్యూ 
గిసీ" వరకున్ను విశాల ప్రదేశ మా[క్రమించుకొన 
బడింది. ఈ (ప్రాంతాలకు నాల్లు వై పులనుండి 
దాడి ప్రమాదం గలదు. ఉత్తరాన వ్లాడివిస్టాకు 
నుండి రష్యావారి దాడి, భశిఫికు సము|ద్రంనుండి 
నౌకాదళం దాడి, పడమట ఇండో-బర్మా సరి 
హద్దులనుండి నేల సైన్యాల దాడి, దక్షణాన 
ఆస్టేరియానుండి దాడి జరుగవచ్చును. 

రష్యా తో బాహాటంగా జపాను యుద్ధంలోకి 
ప ఉత్తరంనుండి (ప్రమాదం ఉండదు. 
సెబేరియాసై జపానుదాడి వెళుతుందని కొన్ని 
వారాలనుండి వదంతులు |ప్రబలియున్నాయి, 
జపాను సేనలు శ వంతు ఉత్తరాన యిందు 

(మిగతా 6 న శేజీలో 


జపాను తిన్న 
దర్శించుకోవాలి. 


1042] 


యుద్ధ సంచిక ర్‌ 


నౌకలముంపుకన్న నిర్మాణం వడిగ జరుగుచున్నది. 
సరకు స'పెకి నౌకలు చఛాలకుండు ఆకే వ తిబంధకం, 


యా 
రష్యాకు ఇంగ్లాండునుండి అమెరికానుండి 
పోతున్న యుద్ధ సామగ్రి నౌకలజట్టును తమ 
విమానాలు జలాంతర్గాములు ముంచు వేశాయని 
బెర్లినునుండి అనేకసార్లు అతిశయో_క్తిగా (ప్రక 
టించబడు చుండును. అది నాజీ జర్మను అధి 
కారుల ఆశను (ప్రకటించునేగాని నిజంకాదు. 
మాల్దాకుపోయిన చిట్టచివర కాన్వాయికూడ 
అక్ష రాజ్యాల వాయు వార్తలలో నాశనంచేయ 
బడిస్తా సరకేమో మాల్దాకు భద్రంగా చేరినది. 
రష్యాకు యిపుడు చాల సరకు అవసరం ఇటీవల 
రష్యాలో మందుగుండు, ఆయుధాలవాడుక విప 
రీతంగా పెరిగిపోయింది. స్టాలినుగ్రాడు యుద్ధం 
న చాల ఖర్చయింది. పైగా జర్మనులు వాతా 
కససులమీదకు త్రోసుకొని వచ్చుచున్నందున 
వ ముడిపదార్థములుగూడ అందకుండా 
పోతున్నాయి. | 
రష్యా సేనల ధై ధైర్య సాహసములకు తోడుగ 
తగినట్లు సంయుక్త రాజ్యాలు ఎన్ని విధాల సహో 
యం పంపగలి స్తే అన్ని విధాల పంపించాలి, 
అమెరికా బాంబరు విమానాలు కొంతకాలం 


నుండి జర్మన్మీపై దాడులు జరుపుచున్నవి. త్వరలో ' 


వారి ఎగిరేకోటల సంఖ్య రెండు మూడింతలు 
వృద్ధిచేయబడును. రష్యాలో యుద్ధంచేస్తున్న 
జర్మనీసే సెనలకు సప్టయిలు ఎక గడనుండ్‌ పోతాయో 
ఆ జర్మను కేంద్రాలపై పె జరుపునటువంటి యీ 
విమానదాడులు, రష్యా యుద్ధ రంగాలకు సరకు 
సప్టయిచేయుట తోబాటు, ఎంతో మేలు చేయ 
గలవు, 

ఎర్ర సముద్రము, పెర్షియను గల్బు చాల 
దూరాన ఉన్నవి _ అక్కడకు సామానులు 
పంపుటకు నౌకలు అవుసరము. అంతేకాక ఇరాను, 
ఇరాకులకు నేల మార్గాలుకూడ అభివృద్ధి చేయ 
వలసియుంది. ఆఫ్రికా (ప్రాంతీయులు మధ్య 
ప్రాచ్యములందలి యుద్ధమునకై అనేక విమా 
నాలు, టాంకులు, ఫిరరిగులు. హోర్చరు కట్టడ 
ములు, ఇంజనీరింగు పనులు కావలసియున్నవి. 

చీనాకు విమానాలు యుద్ధ _ పరికరాలగు 
యం[త్రసహాయం కావలసియుంది. ఇండియా, 
ఆ స్ట్రేలియాలుక్షూడా యా సహాయం కోరుటకు 

2 


UU) 


హక్కు_గలదు. ఈ దేశాలన్నింటికి నరఫరాలు 
చేయుట ఉత్పత్తి చాలక పోవుటవలనకాక, 
మోసుకపోయేందుకు నౌకలు లేక పరిమితముగ 
నుండును. పెద్ద బొంబరు విమానాలు వాటంత 
నవిఎగిరి వేలకు బేల మైళ్ల పోగలవు. అమె 
రికాలోని బేజిలునుండి " పడమట ఆఫ్రికాకు 
పోగలవు. కాని ఫెటరు విమానాలుమాత్రం 
పెద్ద సముద్రాలను నౌకలపెనే దాటగలవు. విమా 
నాలకు కావలసిన నేలనరంజామా అంతా నౌకల 
పైనే పోవాలి. టాంకులు, బరువైన ఫిరంగు 
లకు స్టీమరులలో ఎక్కువజాగా కావాలని వేరే 
చెప్ప నక్కరలేదు. 
వుత్స క్తి "వాచ్చుట. 

ఇపుడు జలాంతర్గములను నాకా నిర్మాణ 
కేంద్రాలు ఓడించినవి. జలాంతర్గములు ముంచి 
వేయుచున్న స్టీమరులకన్న ఏక్కువ నౌకలు 
నిర్మింపబడుచున్నాయి. తమ జలాంతర్గముల 
కష్టాలగూర్చి యిటీనల జర్మను లకూ. విల 


పించుట చూస్తే వాటిలో వారి నమ్మకం తగ్గి 
పోతున్నదని శే తెలియగలదు. ఆయినను నాజిలు 
జలాంతర్గముల నిరోధం కల్పించిన సము 


ద్రాలలో | ప్రయాణం చేయునపుడు మనం కొన్ని 
నౌకలు గోల్ఫ్చోవలసి యుంటుందని నిశ్చయం 
చేసుకొనే యుండాలి. నౌకాదళం వారును, 
వర్తక నౌకల నావికులును చాల అద్భుతమయిన 
తెలివితేటలూ నేర్పుతో (ప్రయాణాలు చేసినను 
నాజీ తత్వం నశించేవరకు సముద్ర మార్గాలు 
నిర్భయములనుటకు వీలులేదు. 

సంయు ర్స్‌ రాజ్యాలకు యింకా యింకా 
ఎక్కువ నొకలు కావాలని అధ్యక్షుడు రూజు వెల్లు 
గారు చెప్పియుండిరి. అటుతరువాత యింకా కొన్ని 
నౌకలు మునిగిపోయినందున యీ అవసరం మరీ 
ఎక్కువయింది. మధ్య ప్రాచ్యంలో యుద్ధ 
రంగాలకు మన సరకు ఆఫ్రికా కొసనున్న శప 
టవును చుట్టిపోవాలన్నా అమెరికా తీరాలనుండి పి 
ఫికు సము[ద్రంమీదుగా రావాలన్నా నౌకలు చాల 
నెలలపాటు సము ద్రాలపె ప్రయాణం చేయాలి. 

“అక రాజ్యాల గుండెపై పె దెబ్బకొనే వ్యూహో 
న్నే మిత్రమండలివారు ఆలోచించాలని” రూజు 


8 యుద్ధ సంచిక 


[9-అకోబరు 


వెల్లు గారన్నమాటలనే యుద్ధ కార్యాలు నిర్వా 
హాక వర్గంవారు ఆదర్శంగా నుంచుకోవాలి. 
మిత్రమండలికి ఉన్న శ కిని ఉపయోగించి బాగా 
లాభం పొందాలంటే శత్రువుకి యెక్క_డకొడి తే 
ఎక్కువ నష్టం కలుగుతుందో అక్కడ కొట్టు 
టకు ఆ శ డిని ఉపయోగించాలి. జర్మనీ పరి 
శ మలకేంద్రాలపై పె నవిమానదాడిని వృద్ధిచేయుటకు 
మించిన సాధన వేరొకటి లేదు. 


4 వ వేజి తరువాయి 
[ ] 


కొరకై ఉంచబడినవి, కాని సోవియటు రష్యా 
యిందుకు సిద్ధంగానే యుంది. ఎర్ర _బెన్యాలు 
దూర ప్రాచ్యాన' పూర్తి పరికరాలతో అజేయంగా 
నున్నవి. స్టాలిను గ్రాడునకు సైబేరియానుండి 
వచ్చిన సైన్యాలు పడమట “సెబేరీయానుండి 
వచ్చినవిగాని తూర్చునుండి కాదు. అయినా 
జపాను తన ఉద్దేశం వదలుకోదు. టోకియో 
నగరానికి న్లాడివి స్టాకునుండి విమానదాడి జరిగే 
అవకాశం లేకుండా ముందు చూసుకోవాలని జపా 
ను వుద్దేశం. అయితే, రష్యా జపాన్నుపై దాడి 
చేయదలచిం దనుకొన్నపుడే యీ భయం వుం 
టుంది. ఏడాది (క్రిందట పడమటను తన సేనలు 
పూర్తిబలం కలిగియున్నపుడే యీపనిచేయని 
రష్యా, యిపుడు అక్ష రాజ్యాల పోరులో చావు 
(బ్రతుకులు తేలకుండా యున్నపు డేమి చేయ 
గలదు. 


రష్యాపై జపాను వై ఖరిఅంతా జర్మనీ ఎంత 
వరకు రష్యాను ఓడించగలదో దానిపై ఆధార 
పడి యుంటుంది. కొంతవరకు దక్షిణాన పడ 
మరను మిత్రమండలివారు జపానుకి చేయగల 
ఒ త్తిడ్నిపెనిగూడ ఆధారపడియుండును. 


ఇండియాపై జపాను దాడికి తగుయత్నా లేవి 
జరుగుచున్న ట్లగుపడదు. తా నాక్రమించిన 
(ప్రాంతాల పడమటి ద్వారం మూసి బందోబస్తు 
చేసుకొనుటకు జపాను బర్మాకు ఎక్కువ సేన 
లేమీ తేలేదు. అంతేకాక చీనాలోని చెకియాంగు 
నుండి కొన్ని సేనలను వెనుకకు తీసుకపోయి, 
టొకియ్యోపె బాంబు చేయడానికి అనువగు రెండు 
చీనా విమాన్నాశయాలను చీనావారికి విడచిపెట్టిరి, 
ఈ పని జరిగినానక చుంగికింగుపై చావు దెబ్బ 
కొడతామని, టోకియోనుండి (ప్రగల్భాలు విన 
రాలేదు. 

% వ షు 


కావున పశిఫికు నైరుతి దిక్కున దాడిచేయుట 
జపానుయొక్క_ ప్రధాన కా 
ర్యంగా మిగిలియుంది. న్యూ 
గినీ దానికి (ప్రధాన నగర 
మగు మార్చువీ శరేవునూ ఆక్రమించుటయు, 
సోలమను దీవులను తిరిగి ఆక్రమించు 
టయు వారి కార్యక్రమంలో (ప్రధానాంగములు, 
ఈ [ప్రాంతంలో అమెరికా ఆ స్టేలియాల సమిష్టి 
శక్తులను ఎదుర్కొనుటకు జపాను తన నౌకా 
విమాన _సెనిక శక్తులన్ని వినియోగిస్తున్నది. 
మార్చువీ రేవువద్ద తీవ్రయుద్ధం దీర్ణ ౦గా జరుగ 
వచ్చును, కాని ప్రారంభంలోనే జపానువారు 
ఓడే సూచన లగపడుతున్నాయి. (ప్రారంభ విజ 
యాలు లేనిది వారు గెలువలేరు. మార్చువీ రేవు 
యుద్ధం ముఖ్యమయిందే కాన్హి పళశిఫికులో 
యుద్ధం, ఇండియా సరిహద్దులందలి యుద్ధాలు, 
"సైబీరియా యుద్దాలు, స్టాలినుగ్రాడు వీధులలో 
యుద్ధాలు అన్నీ" ఒక్క_లాంటి (ప్రధానమైన వే 
యని స్ప _ర్టించాలి, 


మార్పుపై 
జపాను దాడి 


బెల్జియంలో జర్మనీకి (ప్రతికూల కుట్రలు. 


బెల్జియంలో జర్మనీ పరిపొలసవె కుట్రలు తిరుగుణాటులు 
ఆమితంగా (్రబలుచున్న వసి లండనులోనున్న బెల్జియం 
(ప్రభుత్వానికీ తెలియవచ్చింది (ప్రతిచోట గ్రతికాల ప్రబో 
ఛాలు జరుగుచున్న వి, రహశ్యంగా దాగియున్న నాయ 
కులు పషృతికలు యా (శతివాల భావాన్ని (పోత్సా 
పీంచుచున్నారు. 
యందున్న అస్ఫాల్డు కర్మాగారం కొద్దిరోజుల కిందట కా 
"వేయబడింది. 


(బు నెల్సుక్‌ 9 మెళ్ళ్‌ దూరంలో అఆశ్చి 


ల్సి 


(యి నెల్సులో జర్మను గాఢచారులు 2,000 మంది గలరు 
వీరుగాక పోలీసు అెందరో గలరు, బెల్టియనులోని నాజీ 
సంస్థలకు దినదిన గండంగా నుంది ఇరువురు జర్మను గార్డులు 
బెల్జియం "'దేశాభిమానులచే చంపబడిరి. వారిని నాజీ పద్ధతు 
లలో దపహానంచేసిరి, అంత్య (శ్రీయలలో ఒక ముదుసలి 
(పక్కనుండి చూస్తు సలాం చేయలేద్స పోలీసులు కొట్టిరి, 
అది చూసిన ఒక స్రీ -మేడమీదనుండి * పళువులు + ఆంది. 
వెంటనే ఆమె యిట్లు తగల వెట్టబ డెను 


(యి నెల్బులో ఒక జర్మను కా-ర్యాలఅయమునందా చాంబు 
రజాశ్యంగానుంచుటచే, శాలి 8 గురు గాయజడిరి, రష్యా 
జండాలు జర్మ్శనులు తీనేస్తూవుంచ్రే తిరగి ఎగురవేయబడు 
చున్నాయి, (యు సెల్చులో 100 మంది క మ్య్యూసిష్టలు 
వినాశకరమగు కటలుచేసినందున శిత్సింపబడిర, కరా 
గారాలున. $Y (పాంతాలలో కరవ (శబలింది 


1942] 


యుద్ద సంచిక 
ధి 


మనంకూడా పాటు పడాలి. 
చీనా ప తి క సలహా 


66 


యీషిపావో అను చీనా పత్రిక యిట్లు 
(వాస్తున్నది.---4బిటను అమెరికాలు ప్రధమ తర 
గతి ళక్రివంతమగు రాజ్యాలు మనకు జపానుకి 
(ప్రతికూలంగా తోడ్పడుచున్న విగదా, జపాను 
సేనలను కదలకుండా చే స్తిమికదా యిక మనకు 
భయంలేదు. జపాన్ను పూర్తిగ ్రిటను 
అమెరికాలు ఓడించగలవు అని చీనా (ప్రజలను 
కుంటున్నారు. 

ఇట్లా బాధించడం చాల తప్పు అందువలన 
మన కర్తవ్యం మరచిపోయి ఆశక్తుల మగు 
దుము. ఇంగ్లాండు అమెరికాలు మనకు మిత్ర 
రాజ్యాలు. నిజమే కాని మనంకూడ వారికి మిత్రు 
అమే. వారివద్ద మనం సహాయంకోరితే మన 
సహాయం కూడ కొంత వారు కోరవచ్చును. 
కావున జపానువారు చీనాబురదలో దిగబడ్డారని 
సంతోషించి మనం ఊరుకోరాదు. “మన 
దేశంలో మనం చేయగలచింది చేసి, జపాను 
సేనలను కదలకుండా చేయడమేకాక, నాళ 
నం చేయాలి. శత్రువును కొట్టుటకు మనం 
శ _క్రివంచనలేక పాటుబడినపుడే ఇంగ్లాండు 
అమెరికాలు గూడ ఆ సని చేస్తాయి. ఇంగ్లాండు, 
అమెరికా చీనాలు మూడు పూనుకొని ఎవరు 


చేయగల్చింది వారు చేస్తే జపానువారిని చివ 
రకు ఓడింపవచ్చును. చీనాతోబాటు ఇంగ్లాండు 
అమెరికాలకుగూడ జపానువారు శ తువులయి 
నారను కారణమున మనపని మనం మానకుం 
దుముగాక. మన చీనావారు రెండింతల కృషి 
తో పనిచేయాలి.” 

“ సినునూవాజిపావో అను పత్రిక (సెష్టం 
బరు 27) అంతర్జాతీయ కార్మిక మహాసభకు 
పోయిన చీనా ప్రతినిధి చస్‌ హ్యూఫానుగారి 
అభ్మిప్రాయములను యిట్లు ప్రకటించెను :-.. 

శ అంతర్జాతీయ కార్మిక  మహాసభయు, 
లండను నాకా మహాసభయు గూడ ఛచీనావారి 
ధై ర్యసాహసములను మెచ్చుకొన్నవి. చీనాకు 
సహాయం చేయాలను ఉధ్యమాన్ని బ్రిటిషు (ప్రజ 
లును అమెరికా కార్మికులుగూడ చాల బలపర 
చిరి, ఇంగ్లాండులోనున్న చీనా నావికుల సేవను 
మెచ్చుకొని లండను నౌకా సభవారు, చీనా నావి 
కులు మిత్రమండలి నావికులతో, సరిసమాన 
మగు సౌకర్యములను పొందాలని నిర్ణయించిరి, 
ట్రిటనులోనున్న చీనా నావికుల జీతాలు నూటికి 
75 వంతున సెంచబడెను. (బిటిషు సామాన్య 
ప్రజ చీనాపట్ల చాల సానుభూతి కల్గియున్నారు.” 


ఆమిలల నాననా ననన జ నంటననా జంటను 


జపాను సందిగావస. 
థా ® 


జపాను సేనలు పశిఫికు సముద్రములో 
కోరలు సీ యందు, మిడ్వే దీవివద్దను, సోలమన్సు 
దీవులందును, చీనాలోను పలుసార్లు వోడిపోయి 
నందునను, స్వస్థానానికి కడుదూరంవరకు పోవ 
లసియుండుటచేతీను జపాను చాల చిక్కులు పడు 
చున్నదని ఒక స్వీడను పత్రిక మిలిటరీ విలేఖరి 
(వ్రాయుచున్నాడు. 

అత డింకను యిట్లు వ్రాసెను తరువాత 
దాడి జపాను నాల్లుదేశాలపై పె చేయవచ్చును : సా 
ఆ స్ట్రలియా, ఇండియా, చీనా రష్యాలు. 
బర్మాను వారు ఆక్రమించిన పిమ్మట అక్కడ 
నుండి చీనా ముఖ్యపట్న మగు చుంగ్‌ కింగుపై 


దాడిచేయుటకు (ప్రయత్నించి విఫలు లయ్యిరి, 


హిందూమహో సముద్రంలోకి చొచ్చుకొనిపోయి 
దెబ్బ తినిరి. ఇండియా పెకి నేలమీదుగా దాడి 


వచ్చుట అసాధ్యంగానుంది. అందుచే ఇంక 
రష్యాపై దాడిచేసి యింకో శత్రువుని సంపా 
దించుకోవడమా అని జపాను ఆలోచిస్తున్న ది. 
ఆఫ్రలియాపైని రష్యాపైని ఒకేసారి దాడిచేయు 
టకు జపానుకి విమానశక్తి చాలదు. జపాను 
యింతవరకు అనుసరించిన యుద్ధవ్యూహోలు చాల 
అయు రంగా జరిగినవి. కనుక జపాను యుద్ధ 
చర్యలు. బాగుగా కొనసాగుటలేదని స్పష్టమగు 
చున్నది. 


8 యుద్ధ సంచిక 


[9-అక్టోబరు 


దాంబులువేసే * దోమ” విమానాలు. 


(బిటిషువారు [కొత్త బాంబరు విమానాలకు 
దోమలని పేరుపెట్టిరి ఇవి యిపుడు పగలే 
అతిదూరంపోయి బాంబులు వేయడం (ప్రారం 
భించేయి. “ఫెటరు విమానాలు వెంట రానవసరం 
లేకుండ, శత్రు దేశంలో దిగువనుండే గుర్తుల పై 
సూటిగా బాంబులువేసి చాల నాశనం కలుగచేస్తు 
న్నాయి. అంతవడిగా అతిదూరం వచ్చు బాంబ 
రులను జర్మనులు ఇంగ్లాండు పై ఎన్నడు పంప 
లేదు. 

ఓస్లో నగరంలోవున్న జర్మను గూఢచారుల 
'కేంద్రస్థానంపై యిటీవల రాయలు విమానదళం 
వారు గావించిన పట్టపగటి దాడియందు యీ 
* దోమ” విమానాలు పేర్కొనబడ్డాయి సెష్టం 
బరు 8 వ తేదిన జర్మను అధికారులు యిట్లు 
(ప్రకటించేరు —ో రెండు (బ్రిటిషు విమానాలు 
నేడు పగలే జర్మనీపై ఎగిరినవి. ఒక దోమ 
పడగొట్టబడెను ** ఒకవారం గడచినాక బ్రిటిషు 
విమానశాఖ మంత్రిగారు, తమ “ తేలిక బాం 
బరు విమానాలు” ఫిరంగి విమానాల సహాయం 
లేకుండ, మేఘాల చాశైనా లేకుండా సాయం 
కాలంపోయి వీసుబేడెను నగరంపై దాడి చేసిన 
వని (ప్రకటించిరి _వీసుబేడెను లండనునుండి 
400 మైళ్లదూరం ఉంది. అందులో ఎక్కువభాగం 
శతు రాజ్యంపై ఎగరాలి అయినను యీళేలిక 
బాంబరులలో ఒకటికూడ తప్పిపోలేదు చాల 
వడిగా పోగల తేలిక దోమ విమానాలే ఓస్లో 
పెకి పోయి, శత్రు ఫయిటరు విమానాలను 
తప్పించుకొని, జర్మనీ లోభాగానికిపోయి పగలే 
దాడిచేయుగలవు 

ఓస్లోపోయి. తిరిగి వచ్చుటకు 1,000 మైళ్ల 
గును. అనగా దోమలు, లంకాష్టరు విమానాల 
వలె ఆగ్భుబర్లు పె దాడివంటి సుప్రసిద్ధమగు 
దాడి చేయగలవు _ తేలిక బాంబరులు లంకౌష్ట 
రులవలె ఎక్కువ బాంబులను మోయజాలవు. 
కాని “దోమి విమానాలు లంకాష్టరులకన్న వడిగ 
పోగలవు తక్కువమంది ('ప్రయాణంచేయు 
దురు. చవుకగ నిర్మించవచ్చును. 

ఇపుడు దోమలు వాడుచున్నారు కనుక, 
తేలిక బాంబరులు మంచివో బరువయిన బాంబ 
రులు మంచివో అనుభవంపై నిర్ణయింపబడ 
గలదు. అమెరికానుండి వచ్చిన “ ఎగిరే కోట 


లను * యింకను ఎక్కువగా పగలే జర్మనీ'పెకి 
ఫయిటరు కాపలాలేకుండాపంపి ఎలా పనిచేస్తాయో 
చూడవలసియున్నది. బహుళ; “కోటలు? 
“దోమలు” కూడ పగటిదాడులు చేయుటకు 
బాగా ఉపయోగపడగలవు 


i బలవంతపు చాకిరి. 


శ్యతుదాడి ఛైదుర్కొ_నుటకుగాగ్సి ఛాసి ఫలితంగా 


మోద హమోా యతో నాలో డా సీదా కలో అపా AIO NID 


eco 
—_౭—” రుత" 


జరి?న నష్టం తొలగ్నంచుటకుగాని, పురోగమన ాడికీ 


ద ద డక 


హై ్మాై=ై 


గాసి రశ్షణకుగాని తోడ్సడునట్టి శార్భములన్సి ంటికి 


కావలసిన 'సహాయం (పజలనుండి కోరుటకు "నేనా 


దు తతా. 


నాయకులకు హక్కు_గలదు అట్టి సందర్భాలలో 


eo 


మామూలు పద్ధతిని కూలివారిని క సంపాదించుటకు 


III SIONS OSORNO NRA లారా టాడా 
గూ మా ధా భా గా టూ డా కా దా జల క్ల 


/ సాధ్యంకాదు ఉని త్వరగా జరక్క._పో తే (పకమాదం 
హాచ్చును _ కౌవున "నేనానాయకులు స్థానిక కార్మి 
కులను ఎవరి-నైనా సే (పాణ పదమగు ఆ ముఖ్య 


కార్యములు చేయుటకు సియమింపవచ్చును 


€ 
స 


నియమింపబడిన కార్ష్మికులందరికి "పూర్తిగా వేకనా 
లివ్వబడును 


౪ గాడా గా 


CONOR వాడియా యతో యనా కనే యేం సమయోడాయయెాడాం OOS 


అమెరికా కార్మికుల తెలివితేటలు. 


అమెరికాలో క్నొర్షికుల శెలివికేటలవలన యుద్ద పరి 
(శమలందు (గోమతి యిదివరకు కన్న పసి ఎక్కు_వ వడిగా 
జరుగుచున్నది అధికారులు (పకటించుచున్నారు చారు 
1,200 (కొత్త "సూచనలు చేయగ అందు 44 అనుసరించ 
బడినవి 

ఒక కా ర్షికుడు చేతితో ఇలింగుచేయడంకి బదులు యం 
(తంతో జేయడం మంచిదని కొక్త యంతమును “సూచిం 
చను దానివలన ఉత్స త్తి నూటికి నూరు హాచ్చింది 

బోల్డు ల తలవైసి ఆతి నునువుగాచేసి "మెరుగు పెట్టవలసిన 
అవసరంలేదని యింకో మెకాసికు “సూచించెను అందు 
వలన 16 సారులు చేస్తేగాని "పూర్చిగాని పని 8 సారులు 
చేస్తే పూరియగుచున్నది 

ఇంకో కార్మికుడు యం తంలో ఒక చోట చేయిపెట్టి 
చాన్ని ఇలుప్రుటకు బదులు బైరంగా నిలిపియుంచే సీలను 
కసిసె పను అందువలన ఒకొక్క ఇంజనువలన జరిగపని 
యిధివరకు కన్న నాల్బు గంటలు ముందే జరుగుచున్నది 

పలకల -రాయి ముక్క_లలో నాశా౭వలె ఇెక్క_డం పనికీ 
కనిపెట్టబడిన (క్రొత్త పద్ధతివలన అవి విరగపోవ్రట శ్లో వంతు 
శిపోయిను, 

విమానాలందు పసిశేయవారు ఆనేక వందల టన్నుల 
ఉక్కు. ఖర్చు త్సించ్చి చాఫికి బదులు యింకొకటి వాడుక 
చేసే పద్ధతి కసి వెట్టిరి 


1042] 


యుద్ధ సంచిక 9 


పాట్లరు కశిపుడు ఉక్కు_ స్తంభముల ధిక్క_రించుట. 


పురాణములలో చెప్పిన కధలు ఎన్నడో 
(త్రేతాయుగంలోను కృతయుగంలోను జరిగిన 
తాతలనాటి పాత కధలనిన్నీ, యీ కాలంలో అవి 
నమ్మదగినవి కావనిన్నీ చాలమంది భ్రమసడుతూ 
ఉంటారు. కాని అవి పాత కధలుకావు. అవి 
శాశ్వతమైన కధలు. అనేక అంతరార్థములతో 
పూరింపబడిన గాధలే యీ పురాణ గారలు. ఆ 
కధలలో ఉన్న తత్వం మానవ జీవిత తత్వాన్ని, 
నిత్య నై మిత్తిక ప్రపంచ తత్వాన్ని, శాశ్వతమైన 
భగవల్లీలలుగా, మనకు బోధపరుస్తూ ఉంటుంది. 
పూర్వమెప్పుడో హిరణ్య కశిపుడనే రాక్షసుడు 
ఉండేవాడు, అతడు సామాన్యుడు కాడు. 
ఘోరమైన తపన్సుచేసాడు. తన తపళ్ళక్తి 
నల్ల సమ _స్తలోకాన్ని జయించగల [ప్రభావం 
సంపాదించాడు. తనకు మనుష్యులవల్లగాని, 
మృగాలవల్లగాని చావు రాకుండా గొప్ప వరము 
లను ఆ తపశ్శక్తివల్ల పొంది, తన్ను జయింస 
గలవాడు యీ లోకంలో లేదనే అహంకారంతో 
యావత్తు ప్రపంచాన్ని అట్టు మాడ్చినట్టు మాడ్చి 
వేస్తున్నాడు. ఈ అహంకారం మూలంగా, 
తన శక్తికి మించిన శక్తి యీ జగత్తులో ఇంకొ 
కటి లేదన్నాడు. ఆబరుకు సర్వశక్తి స్వరూపు 
డైన భగవంతుడుకూడా తానే అన్నాడు. తనకు 
మించిన భగవంతు డింకొకడు లేడని వాదించాడు. 
సర్వ శక్తుడైన భగవంతు డింకొకడు సర్వ 
వ్యాపియై యున్నాడని వాదించిన వాళ్ల ను బాధీం 
చాడు “ఏడి? యీ ఉక్కు. స్తంభములో 
ఉన్నాడా ? చూపించు” అని సవాలుచేసి, దాని 
కొక తన్ను తన్నినాడు. ఆ ఉక్కు స్తంభంలో 
నుంచి అప్పుడు భగవంతుడు ఉగ్రమూరర్తిగా 
ఉద్భవించి, నరుడుకాకుండా మృగంకాకుండా 
ఉండే నరసింహావతారం ధరించి ఆ హిరణ్య 
కశిపుని చీల్చి చెండాడి, అవాంకారమును అజ్ఞాన 
మను అంత మొనర్చి, శాశ్వత మైన మానవలోక 
శాంతికి అహంకారం పనికిరాదని తెలియబరి 
చాడు, ' 

ఆ కధ యావత్తూ ఏనాడో ఏ యుగంలోనో 
జరిగిందికొదు. ఈ నాడు, యీ కలియుగంలో 
మన కండ్రముందర జరుగుతూఉంది. స్థాలిను 
ల హిట్లరు తన అహంకారం పూ ర్తిగా 

చూపిస్తున్నాడు. స్టాలిను[గ్రాడును జయించి 


కశిపియను సముద్ర తీరంవరకు తన సేనలను 
దండె _త్తించవలెననిన్నీ, కశిపియను తీరానికి 
తాను చేరినపిమ్మట రష్యాయొక్క బలం సర్వ 
నాశనమై పోగలదనిన్నీ, కశిపియను తీరములో 
నున్న బాక్షూ అనే ప్రదేశంలో ఉన్న బ్రహ్మాండ 
మైన కిరసనాయిలు గనులు తన వశమైనట్లయితే 
తన్ను జయించగలవాడు యీ (ప్రపంచములో 
ఇంకొకడు లేడనిస్నీ హిట్లరు చాలా కాలంనుంచీ 
ఒక పెద్ద సంకల్పంతో ఉన్నాడు. కశిసియను 
సముద్రతీరమును చేరడంకోసం కలవరిస్తున్నాడు. 
హిట్లరుయొక్క లక్ష్యం, హిట్లరుయొక్క_ గురి 
కశిపియను సమ్ముద్రంమీద ఉంది. కళిపియను 
తీరప్రాంతం తన వళమైశే, హిట్లరు నిక జయిం 
చగలవారు లేరని హిట్లరు భ్రమపడుతున్నాడు. 
హిరణ్య కళిపుడు తపస్సు చేసినట్లుగా, హీట్లరు 
కశిపియను |ప్రాంతంకోసం కలవరిస్తున్నాడు. ఆ 
యుగంలో హిరణ్య కశిపుడు వెలసినట్లుగా, యీ 
యుగంలో యీ హిట్లరు కశిపుడు అవతరిం 
చాడు, 


బాకూలో ఉన్న కిరసనాయిలు గనులు రష్యా 
కు లేకుండా హిట్లరు వళశసరచుకుంపే రష్యాకిక 
కిరసనాయిలు గనులు ఉండవని హిట్లరు భ్రమ 
పడుతున్నాడు, అనేక రహ హస్యమైన కిరసనాయిలు 
గనులు ఇతర ప్రాంతాలలో రష్యాకు ఉన్నాయి. 
ఆ కిరసనాయిలు గనులు ఇదివరకే |త్రవ్వబడి, 
ఆ గనులలోనుంచి కిరసనాయిలును రష్యా (ప్రభు 
త్వం తీస్తూనేఉంది. ఏడు సంవత్సారాల [క్రిందట 
రష్యా గనులలో సాలుకు 21 కోట్ల టన్నుల కిరస 
నాయిలు తీశారు. 1088 వసం॥[లోఆ గను 
లలోనుంచియే 8 కోట్ల టన్నుల కిరసనాయిలు 
తీశారు. అటు తర్వాత రెండు సంవత్సరాల 
కాలం గడచిన తర్వాత ఆ గనులలోనుంచి 83 
కోట్ల టన్నుల కిరసనాయిలు సాలీనా తీశారు, 
1942 వ సం॥లో 5 కోట్ల టన్నుల కిరసనాయిలు 
తీయుటకు అంచనా చేయబడింది. బాకూ కిర 
సనాయిలు గనులలో యీ 1942 వ సం॥లో లెక్క 
నుబట్టి చూస్తే సాలుకు 2 కోట్ల టన్నుల కిరస 
నాయిలుకంటి ఎక్కువ ఉత్పత్తికాదు. ఇవి 
గాక కాకససు. పరగణాలో ఉన్న (గ్రాజినీ కిరస 


10 యుద్ధ సంచిక 


నాయిలు గనులున్నూ, మెకోపు కిరసనాయిలు 
గనులున్నూ కలిసి సాలుకు 1 కోటి టన్నుల 
కిరసనాయిలు సస్లయిచేస్తాయి. కాబట్టి (1) 
మైకోపు గనులున్మూ, (2) గ్రాజినీ గనులున్నూ, 
(8) బాకూ గనులున్నూ--యీ మూడున్నూ 
కలిసి సాలుకు 8 కోట్ల టన్నుల కిరసనాయిలు 
మాత్రమే సప్టయిచేస్తాయి. కాని రష్యా 
మొత్తంమీద 1942 వ సం॥ అంచనా లెక్కలను 
బట్టి సొలుకు 5 కోట్ల టన్నుల కిరసనాయిలు 
ఉత్పత్తి అవుతూవున్నది. కనుక మిగతా 2 
కోట్ల టన్నుల కిరసనాయిలున్నూ రష్యాకు 
షానా ఎక్కడినుంచి ఉత్పత్తి అవుతూఉన్నది. 
ఒక్క బాకూ కిరసనాయిలు గనులలో వీ సాలీనా 
2 కోట్ల టన్నుల కిరసనాయిలు లభిస్తూఉన్నది. 
కనుక, దాకూ గనులలో లభించుచున్నంత కిరస 
నాయిలు, రష్యాకు కాకససు సరగణాలో లేకుండా, 
యితర (ప్రాంతాలలో లభిస్తున్నదని లెక్క 'శేలు 
చున్నది. కాకససు పరగణాలోని పెజేస్పిన 
(1) మైకోపు, (భి గ్రాజినీ, (క) బాకూ గనులు 
హిట్లరుకు వళమెనప్పటికిన్నీ, బాకూ గనులలో 
సప్టయి అవుచున్నంత కిరసనాయిలు సప్లయి 
కాగల ఇతర గనులు రష్యాకు ఇతర (ప్రాంతా 
లలో ఉన్నవని నిర్ధారణగా అర్థమవుతూ ఉన్నది. 
కాబట్టి కశిపియను "సముద్ర శ్రీరంవరకూ హీట్లరు 
క వశపరచుకొన్న ప్పటికీ, రష్యా ప్రభు 
త్వానికి బాకూతో సమానమైన కిరసనాయిలు సఫ్థ 
యి గనులు ఇతర ప్రాంతాలలో కొన్ని ఉన్నాయి, 
హిట్లరు కశిస్ప్సని జయించగల బాకూ ఇంకొకటి 
రష్యాచేతులో ఉంది. 


రష్యాకు (ప్రధానిగానున్న స్టాలిను అంతే 
నాజీ దండయాత్రలకు చలించేవాడుకాడు, అతని 
అసలు పేరు అదికాధు. స్టాలిను అనేది పౌరుష 
గౌరవ నామం, “స్టాలిను” ,అనే మాటకు 
ఉక్కు మనిషి అని అర్థం, స్థాలినుయొక్క. 
గౌరవ సంస్కరణార్థంగా అత్తని పేరు ఒక 
ముఖ్యమైన పట్టణానికి పెట్టబడింది. ఆ పట్ట 
ణమే స్టాలిన్‌ | గాడు. న్‌ స్టాలిన్‌ గాడు పట్టి 


[0-అక్టోబరు 


వముదరాపీ లాంసు 
నాయక్‌ నకు బిరుదు. 


లాంను నాయకు చొక్కులింగం, 9 వ 
ఇండియను ఇంఫాంటి |బ్రిగేడు సీగ్నలు' 
సెక్టంకి చెందిన పొందు తమిళ దేశీయుడు, 
మధుర జిల్లా, మేలుమంగలం (గ్రామం 
నుండి వచ్చినవాడు, పడమటి ఎడారి యు' 
_ద్ధంలో (ప్రశంసాపాత్రంగా సేవచేసినందున' 
ఐడి, ఎస్‌. (ఇండియను డిఫెంసు న్నన. 
మెడలు బహుమతిగ నొసంగబడెను. 


ణంలో (ప్రతియిల్లు ప్రతి వీధి శ్నత్రువుల కభేద్యం 
గా-దట్టమైన-ఉక్కు= రేకులతో -కప్పబడిన -అస్ట 
“కట్టుదిట్టంగా బందోబస్తు చేయబడి 

"స్టాలిన్‌ గాడు నగరం అంటీ ఉక్కు. 
a పట్టణం, ఉక్కు ముక్క.లవంటి రష్య 
నులు చెక్కు చెదరకుండా మొక్కపోవని ధైర్యం 
తో ఆ బాలగోపాలం పోట్లాడుతున్నారు, ప్రతి 
రోజూ 1,000 జర్మను విమానాలు బాంబుల 
వర్గ ౦ పెనుంచి కురిపిస్తూ , వందలకొలది జర్మను 
ఫిరంగి మోటార్లు అగ్నివర్గం కురీపిస్తు యుద్ధం 
చేస్తున్నప్పటికీ, స్టాలినుగ్రాడు పట్టణంలో "జర్మ 


నులు ఒక అడుగుముందు వెయ్యడం అసొ 
భ్యంగా. ఉంది. ముక్కు వచ్చలారని చిన్న 


చిన్న" ఆడసిల్లలు సహితం "మరఫిరంగులవద్ద 
పనిచేస్తున్నారు. ' హొట్లరు సేనలు, దినమునకొక 
భవనం ఆక్రమించడానికి, వేన'వేలుగా నాళన 
మవుతున్నోరు. హిట్లరు కశిపుడు తన్నిన ఉక్కు 
గోడల ఉక్కు మనుష్యుల పట్టణంలోనుంచి ఉగ 
మైన రష్యను శౌర్యం ఉద్భవించింది. ఈ అగ్ని 
జ్వాలల మధ్య జ్వాలా నరసింహరూపం దాల్చిన 
రష్యను శౌర్య (ప్రతాపాగ్నికి హిట్లరు కశిపుని 
అహాంకౌరం ఆహుతి అవుతోంది. ఈ మహా 
లయ పక్షంలో నొజీ మహాలయానికి స్టాలినుగ్రాడు 
మహో నరసీంహాలయంగా ఉంది. 


1942] 


యుద్ధ సంచిక 11 


-సెనికుల జీతాల వృద్ది. 
యా ® 
ఈ యుద్దం వచ్చినాక మూడోసారి జీతాలు పెంచుట 


1942 వ నం॥ 'సెస్టంబరు. 1 వ కేదినుండి 
భాళతీయ చైనికులందరికి నానుకొాంబటెంట్సుగా 
చేర్చుకొనబడిన వారికి బేసికు జీతం నెలకు 

అస, 
రూ 2 లు చొవ్ఫున నృద్ధిచేయబడింది. 
ఇదివరకు ఏడాది పసిశజేసినాక 'సమరత జీతమసి 
"నెలకు రూ 2-8-0 లు అధీకం యి'స్తూూఖ్రరజే 
వారు ఇపుడది మారి, ఆరు "నెలల పధిచేసినాక 
“భిలనోరూపొయి శరువాశ ఏడాదికో రూ 
8.8-0 లు చొప్పున అధికం యిస్తారు నాను 
కమీవండు ఆథీసరులకు యిదివరకు మంచి నేప 
చేసినందుకు జీతం యిచే నిబంథగల్థు మార్చ 
బడ్డాయి ఇదివరకు bi 4, 6 సంవత రాల 
క్రసారి యో జీకం యిశ్చేవారు యికముందు 
1, పకి విండ్ర సర్వినుకాగా'ే యిస్తారు, 
ఇటీవల ధరలు ిరగనందుక్క ఇండియాలో"నేయుండు 
భారతీయ చైసికులకు శాంతి ' సమయంలో శేటు 
ఛొప్పున భత్యాలు పుచు కొన చున్న వారి అల 
'వన్సు నెలకు రూ శి లునుండి రూ తి లువరకు 
"పించబడింది, ఈ ప్ర షట్‌ ఎనెన్యం 


జీతాల ఖర్చు సాలీనా ముత్తం pa కోట్టు 


ాచ్చింది, ఈ యుద్ధం వచ్చినాక క్‌ వృద్ధి 
జరుసటళు యిది మూష్తోసార్‌, / 


అదివరకోసారి జీతాలు ెంచినపుడు నెలకు 
10 అణాలు యిస్తున్న భోజనం ఆలవెన్సు 
రూ ౭ లు వరకు పెంచబడింది, సెనికుని భావి 
స్థీతి కాపాడుటకిచ్చు డిఫర్లు సే "నెలకు రూ! 
మండి రూకిలువరకు పెంచబడింది. యుద్ధా 
నంతరం సిపాయికి వాని సంఘంవారికి ఉపయో 
గార్థం వినియోగించే నిధికొరకు (ప్రభుత్వంవారు 
ప్రతి ఒక సిపాయికి తామ రూ నలు జమ 
కట్టుళూవుంటారు. అదివరకు తొలిసారి ఉచి 
తంగా దుస్తులిచ్చి, తరువాత దుస్తులకుగాను 
నెలకు రూబి లు యిచ్చి అందులోనే సిపాయి 
లకు అదనంగా కౌవలసిన దుస్తులు కుట్టించు 
కొనే పద్ధతి ఉండేది. ఇప్పడు ద దానికి బదులు 
కావలసిన దుస్తులన్ని ఉచితంగా యిస్తున్నారు. 

భారతీయ సైనికుడికి అందే జీతంలో అనేక 
అలవెన్సులతో కూడియుండును. చేరగానే 


అతని బేసికు జీతం నెలకు రూ 18లు ఆరు, 


నెలలయినాక అతడు నెలకు రూ 2.8-0లు 
అదనంగా తీసుకోవచ్చును. యుద్ధరంగానికి 
పోకుండాయున్న _సెనికుడు, సై రెండు కాక, 
నెలకు భోజనం అలవెన్సు" రూ లు క్షవరం 
అలవెన్సు అ 10లు యిత్తురు. ఇదంతాకాక 


వడ్వినుల _ ఉన్నంతకాలం నెలకు రూ కీలు 
డిఫర్లు పే యిస్తారు, అతని తరపున ప్రభుత్వం 
వారు నెలకు రూ2 లు, పునరుద్దరణ నిధియందు 
జమ చేస్తారు. కావున యుద్ధరంగంలో లేకుం 
గా మకాములలోనున్న నె సైనికుడు ఒకొ_క్కునికి 
ప్రభుత్వంవారు నెలకు రూ 26-10-0 లు యిస్తా 
రు. ఒక ఏడాది గడి స్తే రూ 90.2. 0 లు యిస్తాడు. 
సిపాయి యుద్ధరంగానికి పోతే ఇండియాలో 
భత్యాలు ఎక్కువగా నెలకు రూ ర్‌ లు oy 
ముస్తారు. కావున యుద్ధరంగంలో "సేవచేయు 
చున్న. సైనికుడు ఏడాది సర్విసున్నచో నెలకు 
రూ 81-8-0 లు గణించును. విదేశాలందు 
"సేవకుపోతే యింకో రూ లు నెలకు అధి 
కంగా యివ్వబడును. కనుక విదేశాలందు పని 
చేయుచున్న భారతీయ సైనికుడు రూ21లు 
నెలలు పైగా సర్విసుంటే మొత్తం రూ 8.8.0 
లు గై కొనును, విదేశాలలో సిపాయిలు నగదు 
రూ 88-8-0 లు, లాంను నాయక్‌ రూ శిక్‌-8-0 
లు నాయకు రూ 45 లునుండి రూ 4కి లు 
వరళకున్ను, హవల్గారు రూ 48 లునుండి 
రూ 68 లువరకున్ను పుచ్చుకుంటారు. 
జీతమేగాక, స్రైనికులందరికి ఉచితంగా భోజ 
_నం పెట్టి దుస్తు 'లివ్వబడును. ఎక్క_డికిపోయినా 
"ఉచిత “ ప్రయాణసోకర్యము లొసంగబడును, 


మునిసిపాలిటీ పన్నులు వారికుండవు, అవసర 


మయితే వంటచరకు ఉచితంగా యివ్వబడును. 


.వస్తురూవంగా యిచ్చే సౌకర్యాలే లెక్క. వేసు 
కుంటే (ప్రతి ఒక సిపాయికి నెలకు రూ 21 లు 


అగును, యుద్దరంగంలోగాని, విదేశాలందుగాని 
పనిచేయుచున్న వానికి యింకా ఎక్కువగును, 
_ వస్తువుల సస్టయివలన సిపాయికి చాల చేతి 
డబ్బు మిగులును. అంతేకాక ధరలు పెరు 
గుటవలన వారికి నష్టముండదు, అయినను 
యింటివద్ద భార్యా బిడ్డలను పెద్ద కుటుంబాలను 
పోషించవలసిన సిపాయిలకు ధరలు "పెరుగుట 
వలన నష్టముండును. కావుననే వారికిపుడీ వేత 
నాభివృద్ధి క్రొత్త త్ర సౌకర్యములు ఒసంగబడినవి. 
1939 వ సం॥ 'సెష్టంబరునుండి యిప్పటివరకు 
యిచ్చిన వేతనాభివృద్ధీనలన సాలీనా 10 నుండి 11 
కోట్ల రూపాయలవరకు అధికంగాఖర్చగుచున్నది. 


12 యుద్ధ సంచిక 


[0- అక్టోబరు 1942 


సిపాయి దుస్తులలో నున్న పౌరులే. 


సోల్డరుల సదుపాయాలగూర్చి వావెలు సేనాని ఉపన్యాసం. 


భారత సర్వ 'సేనాధిపతియగు సర్‌ ఆర్చిబాల్డు 


వావెలుగారు యీ వారం ఢిల్లీలో (పయాణమం i 


దున్న సైనికుల సదుపాయోనిక్రె స్థాపించబడిన 
ఫలహారాల మందిరం తెరచుచు, సైన్యానికి గల 
బాధ్యతలూ కష్టాలగూర్చి నుడివిరి, 

“ నేడు ఇండియాలోనున్న సైనికులు భార 
తీయులు బిటిషువారుకూడ, సిపాయి యూనిఫార 
ము ధరించిన మామూలు పొరులేయన్న విషయం 
పలువురు గుర్తించుటలేదు. భారతీయ సైని 
కులు ఐచ్చికంగా సైన్యంలో చేరినవారే. కాని 
వారిపుడు అన్ని జాతులు తరగతులనుండి వచ్చి 
చేరుచున్నారు కనుక, యిదివరకుకన్న యిపు 
డెక్కువగ భారతీయ సైన్యం భారత జాతికంతకు 
(ప్రాతినిధ్యం వహించునన్నది. నేటి సైన్యం 
పౌరుల సైన్యమేకాని, కేవలం సైనిక తరగతు 
లతోకూడిన సైన్యం కాదు. 


“ అన్తే బ్రిటిషు సోల్డర్లు ఆఫీసరులుగూడ, 
ఇండియాలో పనులుచేసుకుంటున్న బిటిషువారు 
తమ సనులు మానుకొని, కుటుంబాలను విడచి 
యుద్ధంలో చేరినవారే, వారు కొత్త దేశానికివచ్చి, 
యిచటి ఎండకు ఆచారాలకు అలవాటుపడనివారు 
కనుక, మన సానుభూతి సహాయాలను ఫొందుట 
కెంతయు అర్లు లు, 

“ఇండియాలో సైనికునకు చేయవలసిన 
దంతా చేయలేదని విమర్శలు వెలువడుతూ 
వుంటాయి. ఈ యుద్ధం జరిగిన మొదటి 
రెండున్నర వత్సరాలు, ఇచట సైన్యాలకు శిక్షణ 
యొసంగి విదేశాలకు పంపుపే జరుగుచుండెను. 
విదేశాలందున్న మన సైనికుల సహాయానికి అచట 
భారతీయులు బ్రిటిషుపారు ముఖ్యంగా స్త్రీలు 
ఎంతో పాటుబడుచున్నారు. జపాను యుద్ధంలో 
దిగుటచేత, వేలకొలది (బ్రిటిషు అమెరికను మిత్ర 
మండలి సేనలు, 'వైమానికులు ఇండియా రక్ష 
ణకై రావలసివచ్చెను. సైనిక సంఖ్య యింత 
పెరిగినపుడు వారి అవసరాలకు సాదుకొనుట 
చాల కష్టము. వారికి హోయినిచ్చు వస్తువులు 
విదేశాలనుండి తెప్పించుటకు నొకలులేవు. వారి 
కీదేశంలో తగు వ్యాయామం కాలకేసములకు 
తగు సదుపాయాలు చేయుటయూ కష్టమే. 


“ఈ సమస్యను మేము ఐచ్చిక సేవకుల 
సహాయమున చాలవరకు ఎదుర్కొని పరిష్కరిం 
చుచున్నాము, అధికారులు అధికారేతరులుగూడ 
శక్తి వంచనలేక పాటుబడి యీ కష్టం తొలగిం 
తురు. కాఫీ హో టల్సు, పేకోట క్ష బ్బులు, 
మున్నగు సదుపాయాలకన్న తాను పోయినచోట 
ఎక్కువ అభిమానంతో ఆదరించి తోడి దేశీయ 
నిగను మిత్రునిగను చూసుకుంటే, సైనికుడు 
ఎక్కువ సంతసిస్తాడు. తమ దేశానికి త్యాగం 
చేస్తున్నవాడీగా గుర్తించబడితే చాలు. సోల్డరు 
ఏ దేశంవాడు ఏహోదా వాడయినా సరే స్వదేశం 
లోనున్నట్లు భావించుకోగలంత ఆదరణచూపితే, 
సైనికులంతా మంచి ఉత్సాహంగా నుంటారు. 
భారతదేశ సైన్యం అపుడు మంచిదశలో నుండ 
గలదు,” 


మద్రాసు పటాలములలో జనహాని 
వేర్వేరు తేదీలయందు మద్రాసు పటాలము 
లలో యీ క్రింది రీతిగా జనహోని కలిగినదని 
తెలియజేయుటకు చింతిల్లుచున్నాము *-_ 
వై(సాయి కమిషను ఉద్యోగులు. 
చనిపోయినవారు, 


"నెంబరు "పబూదా, "జేరు 
ఇండియను ఇంజనీరు 


49202 సబ్‌ అర్‌ కుబ్బళా 
ఇతర తరగతులు. 
చనిపోయినవారు, 

మదరాసు "నేళర్లు మెనర్లు--- 
1494 వంట శల్వమణి, 

65165 చేపరు సుందరం 

ఇంజనీర్లు 

484837 లా/నా + పీ వి గోపొలకు 

రుప్‌, 
104145 ఖ్‌ రాము మాలి 

68940 “నేరు 'నుబక్షణ్య పిన్సె 

ఇండేయను సిగలు కోరు 

55806 పీ, ఎం చక్క 

ఐ ఎ జసి = 
ఎంటి [9716511 డ్రైవరు సామిముత్తు 
ఐ జి యస్‌.సి — 
జిఎస్‌ ఎఫ్‌, ./ వెయిటరు . ఎఫ్‌. ఎల్‌ దొరై 
1764 "స్వామి 
అస్టులరీ పయినీరు కోరు 
117427 "కార్తిక రంగ సామి 


PRINTED BY TH# SUPERINTENDENT, GOVERNMENT PRESS AND PUBLISHED BY THE DIRECTOR 


OF WAR PUBLICITY, “ 


VIOTORY HOUSE సి MOUNT ROAD, MADRAS. 


